అద్భుతమైన ఎముక 

విలియం స్టీగ్, తెలుగు: కె. సురేష్ 
THE AMAZING BONE 


• WILLIAM STEIG . 


ఈరోజుచాలాబాగుంది . అందుకే బడి నుంచి తిన్నగా ఇంటికి వెళ్లకుండా 
ప్రియ అటూ , ఇటూ తిరుగుతోంది . ఆ పట్టణంలో పెద్దవాళ్లని చూస్తూ ఉంది . ఈ 
పెద్దవాళ్లు ఏం పనులు చేస్తుంటారు ? అతడిని చూడు .బహుశ , ఒకరోజు ఆమె 
కూడా అలాంటిదే ఏదైనా పని చేస్తుంటుందేమో. 


రోడ్డును శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్యకార్మికులను చూసింది ప్రియ . 

బేకరీలోని ఓవెలో వేడి , వేడిరొట్టెలు, పంచదార అంటించినబన్నులు చేస్తున్న 
వ్యక్తిని చూసింది . 


-రోడ్డు పక్కనగోదాము దగ్గర ఒక కర్రను పాతి , 

దానికి తగులుకునేలా గుర్రపు 
నాడాలు విసురుతూ ఆడుతున్న వాళ్లను చూసింది . వాళ్లల్లో ఒకతను పైపు 
కాలుస్తున్నాడు . 


Soe 


తరువాత ఆమెబడికీ , ఇంటికీ మధ్యనున్న చిన్న అడవిలో కూర్చుంది . అది వసంత 
కాలం. అన్ని వైపులా రంగురంగుల పూలు ఉన్నాయి . చల్లటి గాలి ఆమెను మెల్లగా - 
తాకుతోంది .తాను కూడా ఒక పువ్వు లాగా మారిపోతానని ఆమెకు అనిపించింది . పూల 
రేకుల లాగా ఆమెబట్టలు ఆమెకి తేలికగా అనిపించసాగాయి . 
ఇదంతా నాకు ఎంతో బాగుంది , ఆమెతనలో తాను అనుకుంది . 


1 


. 


“ నాకు కూడా ,” ఆమెకు ఎవరివో మాటలు వినిపించాయి . ప్రియ నిటారుగా కూర్చుని అటు , 
ఇటు చూసింది . ఆమెకు అక్కడ ఎవ్వరూ కనపడలేదు . 
“ ఎవరది ? ఎక్కడ ఉన్నారు ?" ఆమె అడిగింది . 
“ కొంచెం కిందకి చూడు ,” అన్నజవాబు వచ్చింది . అప్పుడు ప్రియ కిందకి చూసింది . “ నేను ఒక 
ఎముకను. నీ కుడిచేతి వైపు ఉన్న చెట్టు దగ్గర నీలం రంగు పూల మధ్య ఉన్నాను.” ప్రియకి 
అక్కడ ఒక చిన్న ఎముక కనపడింది . “ నువ్వు మాట్లాడగలవా ? ” ఆమె మెల్లగా అడిగింది . 
“ నేను అన్ని భాషలు మాట్లాడగలను ,” అంది ఎముక . “స్పానిష్ లో మాట్లాడమన్నావా ? 
జర్మనీలోనా ? అంతేకాదు , అన్ని రకాలగొంతులను అనుకరించగలను . ” 


- 


- 


సైనికులు కవాతు చేసేటప్పుడు మోగించేబాకా శబ్దం చేసింది ఎముక . తరువాత గాలి ,వాన 
పడుతున్నప్పుడు వచ్చే చప్పుళ్లను అనుకరించింది . తరువాత గురక పెట్టింది , తుమ్మింది . 

తాను చూస్తున్నది , వింటున్నది ప్రియ నమ్మలేకపోతోంది . 
“ నవ్వు ఒక ఎముకవి , ” ఆమె అంది . “ నువ్వు ఎలా తుమ్మగలుగుతున్నావు ? ” 
“ నాకు తెలియదు ,” ఎముక బదులిచ్చింది . “ ఈ ప్రపంచాన్ని నేను తయారు చేయలేదు . ” 
“ మంచి ఎముకా , నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్లనా ?” ప్రియ అడిగింది . 

“ తీసుకెళ్లు,” ఎముక అంది . “ నేను ఒంటరిగా ఉన్నాను. ఇంకొక నెలలో నేను ఇక్కడకు వచ్చి ఒక 
సంవత్సరం అవుతుంది .” 


" 


“ ఒక మంత్రగత్తె బుట్టలోంచి నేను పడిపోయాను. గట్టిగా అరిస్తే ఆమెనన్ను తీసుకుని 
వెళ్లేదే . 

కానీ 
ఆమెదగ్గర ఉండాలని నాకే లేదు . ఆ మంత్రగత్తెఏమిటేమిటో చేసేది .రోజు 
వెల్లుల్లిపాయలు వేసి , పాలకూర వండేది . మోకాళ్ల నెప్పులని ఎప్పుడూగొణుగుతూ ఉండేది . 
పిచ్చిపిచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉండేది . ఉత్సాహంతో ఉరకలు వేసే నీలాంటి అమ్మాయిలతో 
ఉండటం నాకు ఇష్టంగా ఉంటుంది . ” 

ఆ ఎముకని తీసుకుని ప్రియ తన పర్స్లో పెట్టుకుంది . మాటలు కొనసాగించటానికిదానిని 
తెరిచే ఉంచింది . ఆ తరువాత ఇంటికి బయలుదేరింది . తన బడి పుస్తకాలను అక్కడ గడ్డిలోనే 
మరిచిపోయింది . 


ఆ ఎముకని అమ్మా నాన్నలకు చూపించాలన్న ఉత్సాహంలో ఉంది .వాళ్లు ఎలా స్పందిస్తారు ? 
ఆ విషయం ప్రియకిబాగా తెలుసు. మాట్లాడే ఎముక గురించి చెబితే , అమ్మ , “ అదంతా నువ్వు 
ఊహించుకుంటున్నావు,” అంటుంది .నాన్న తన మాటలు నమ్ముతాడు . అప్పుడు ఎముక 
మాట్లాడి ఆ ఇద్దరిని ఆశ్చర్యపరుస్తుంది . 

వసంతకాల ఎండలో ఆకు పచ్చని ఆకులు మెరుస్తున్నాయి . కప్పల బెకబెకలు 
వినపడుతున్నాయి . 

“ ఈరోజు నిజంగా ఎంతో బాగుంది ,” ప్రియ చెబుతోంది . నువ్వు నాకుదొరకటం నిజంగా 
ఆశ్చర్యకరమే. ” 

“ నేను నిన్ను ఎలా దొరకబుచ్చుకున్నానో చూశావా ! ” ఎముక బదులిచ్చింది . తరువాత అది 
కూనిరాగం తియ్యసాగింది . దాంతో నడకలో అలసట తెలియనే లేదు . 


. 


అయితే ఆ సంతోషం ఎంతో సేపు లేదు . ఉన్నట్టుండి ఒక పెద్ద రాయి వెనక నుంచి 
తుపాకులు, కత్తులతో దొంగలు బయటకు వచ్చారు . ఎవరు వాళ్లు ? 

వాళ్ల వంటి నిండా బట్టలు, ముఖాలకు మసుగులు ఉండటంతో ప్రియకి ఏమీ అర్థం 
కాలేదు . 

కానీ 
వాళ్లు భయంకరంగా ఉన్నారు, పెద్ద పెద్దగా అరుస్తున్నారు . 


- 


గా 


“ వెంటనే నీపర్స్ మాకు అప్పగించు !" దొంగలు ఆమెను ఆదేశించారు . 
ప్రియ సంతోషంగా తన పర్స్ వాళ్లకి ఇచ్చేసి వెళ్లిపోయి ఉండేదే , 

కానీ 
తన ఎముకను 
వాళ్లకి ఇవ్వాలని లేదు . 


“ నా పర్స్ మీకు ఇవ్వను,” ప్రియ చెప్పింది . తన ధైర్యానికి ఆమెకే ఆశ్చర్యం వేసింది . 
“దానిలో ఏముంది ?” ఆమెతలకి తుపాకీ గురిపెడుతూ ఒకదొంగ అడిగాడు . 


AM 


4201 , YA 


“దానిలో నేను ఉన్నాను! " ఎముక గుర్రుమంది . 
తరువాత అది పాము లాగా బుస కొట్టింది , సింహం లాగా గర్జించింది . 

అది విన్న దొంగలు అక్కడ ఇంకా ఒక్క క్షణం కూడా ఉండకుండా పరుగులు తీశారు . 
భయంకరమైన అరుపులు ఇంకేమీవాళ్లు వినదలుచుకోలేదు .వాళ్లు ఎటుగా పారిపోయారో 
కూడా తెలియలేదు . అది చూసి ప్రియ నవ్వసాగింది . ఎముక కూడా నవ్వుతోంది . 


ఆ తరువాత వాళ్లిద్దరూ ఇంటి వైపుకి నడవసాగారు .జరిగినదాని గురించి దారి పొడవునా 
మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు . అప్పుడు ఒక చెట్టు వెనక నుంచి ఒకతోడేలు వచ్చింది . 
అది వాళ్ల దారికి అడ్డంగా నిలబడింది .దానికోటుకి ఒక నీలం రంగు పువ్వు ఉంది . ఒక చేతిలో 
చేతికర్ర , మరొక చేతిలో టోపీ ఉన్నాయి.దాని పదునైన , తెల్లనికోరలు అందరికీ కనపడేలా అది 
పెద్దగా నవ్వుతోంది . 


" 


" 


“ ఆగు, ”తోడేలు అరిచింది . భయంతో ప్రియ బిగుసుకు పోయింది . “నీకోసం ఎంతో 
కాలంగా వెదుకుతున్నాను,”తోడేలు అంది . “ నువ్వు బొద్దుగా , ముద్దుగా ఉన్నావు. ఈ 
రాత్రికి నిన్ను తింటాను.” ప్రియాని గట్టిగా పట్టుకోటానికి ప్రయత్నించింది . 


“ ఆ అమ్మాయిని వదిలిపెట్టరా , నీచుడా ,” ఎముక అరిచింది , “ వదలకపోతే నీ చెవి 
కోసేస్తాను !” 

“ ఆ మాట్లాడేది ఎవరు ?”తోడేలు ఆశ్చర్యంగా అడిగింది . 

“ ఆకలిగా ఉన్న మొసలిని .తాజా తోడేలు మాంసం అంటే నాకుచాలా ఇష్టం !” 
ఎముక బదులిచ్చింది . 


కానీదొంగల లాగా ఆ తెలివైన తోడేలు అంత తేలికగా మోసపోలేదు .దానికి చుట్టుపక్కల 
భయంకరమైన మొసలి ఏదీ కనపడలేదు . శబ్దం ప్రియ పర్స్ నుంచి వస్తోంది కాబట్టి అది దాంట్లోకి 
చూసింది . అది ఎముకను పర్స్ లోంచి బయటకు తీసింది . “ అరే ! ఇది అద్భుతమైన ఎముక ! 
మాట్లాడే ఎముక ! ఇటువంటి ఎముకకోసమే నేను వెదుకుతున్నాను. ” తోడేలు ఆ ఎముకను 
తన జేబులో పెట్టుకుంది . ఎముక ఏడ్చింది , 
గోలగోల చేసింది . 
కానీ 
దానివల్ల ఏమాత్రం లాభం 
లేకపోయింది . 


తరువాత ప్రియని లాక్కెళుతూ తన ఇంటివైపుకిబయలుదేరింది తోడేలు. ప్రియ పెద్దగా 
ఏడ్వసాగింది . ఆమె ఏడ్పు విని తోడేలుకిబాధ వేసిందికానీ 
రాత్రికి ఆమెను తినాలని 
ఉంది . 


A 


ADI 


“ నా మీద దయ ఉంచండి తోడేలు గారు,” ప్రియ వేడుకుంది , “ చనిపోయే ముందు నా ఎముకను 
నాకు తిరిగి ఇవ్వండి . ” 
“ సరే ,” తోడేలు అంది . తనజాలి గుణం మీద తోడేలుకికోపం వచ్చింది . 

కానీచివరికి అది ఎముకను 
ప్రియకు తిరిగి ఇచ్చింది , ఆమె 
దానిని తన పర్స్లో పెట్టుకుంది . 

“ఒక అందమైన అమ్మాయిని చంపకూడదు ,” ఎముక అరిచింది . “ నీ అకృత్యాలకు నువ్వు 
సిగ్గుపడాలి! " 

తోడేలు నవ్వింది . " నేను ఎందుకు సిగ్గుపడాలి ? నేను ఏమిటో అలాగేఉంటాను. ఈ ప్రపంచాన్ని నేను 
తయారు చెయ్యలేదు . ” 

దాంతో తోడేలుని ఎముక తిట్టటం మొదలుపెట్టింది . “ నువ్వు పనికిమాలినదానివి !” అంటూ అది 
అరిచింది . “ మురికి కాలవలోని పురుగువి . నీచురాలివి !!" 

ఈ తిట్ల దండకం తోడేలుకి ఏమాత్రం నచ్చలేదు . “నువ్వు నోరు మూసుకుని ఉండు . లేకపోతే నిన్ను 
కూడా తినేస్తాను ,”తోడేలు అరిచింది . “ మాట్లాడే ఎముకని తినటం భలేబాగుంటుంది . అప్పుడు నువ్వు 
బాధతో అరుస్తూ ఉంటావు. ” 


" 


ఇంటికి వెళ్లేవరకు ఇక ఎముకనోరు విప్పలేదు . ప్రియ కూడా 
ఏమీ మాట్లాడలేదు . 


ఇంటికి చేరుకున్న తరువాత ప్రియని ఆమెఎముకతోపాటు ఒక ఖాళీగదిలోకి నెట్టి తోడేలు 
తలుపు వేసేసింది .గోడకేసి చూస్తూ ప్రియ నేల మీద కూర్చుని ఉంది . 

“ నీకు ఎలా అనిపిస్తోందో నాకు తెలుసు , ” ఎముక గుసగుసగా అంది . 

“ నా జీవితం ఇప్పుడే మొదలయ్యింది ,” ప్రియ గొంతు పెగలటం లేదు . “ ఇంత తొందరగా 
చనిపోవాలని నాకు లేదు . ” 

“ నాకు తెలుసు,” ఎముక బదులిచ్చింది . 


. 


“ తప్పించుకోటానికి మనం ఏమీ చెయ్యలేమా ?” ప్రియ అడిగింది . 

“ ఛా ! నా బుర్రకి ఏదైనా ఉపాయం తడితేనా , ” ఎముక అంది , “కానీనా బుర్ర ఏమాత్రం 
పనిచెయ్యటం లేదు . నాకుచాలా బాధగా ఉంది . దుఃఖంగా కూడా ఉంది . ” 

అప్పుడు వంటింటి లోనుంచి ఏవో శబ్దాలు వినపడసాగాయి. “ ఆ శబ్దాలు ఏమిటి ?” ప్రియ 
అడిగింది . 
“చాకుకి తోడేలు పదును పెడుతున్నట్టు ఉంది ,” ఎముక గుసగుసగా అంది . 


“ అయ్య 
బాబోయ్ ! " ప్రియ ఏడ్వసాగింది . “ ఇప్పుడు ఈ శబ్దాలు ఏమిటి ? ” 
“పొయ్యిలో కట్టలు వేస్తున్నట్టు ఉంది ,” ఎముక బదులు ఇచ్చింది . 


- 


“ నాకు ఇంకా ఎంతో సమయం లేదు ,” ప్రియ అంది . ఆమెకు నూనె, మసాలా వాసన 
వస్తోంది .తోడేలు భోజనానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది . భయంతో ప్రియ ఎముకను తన 
హృదయానికి హత్తుకుంది . 
“ నా మనస్సుకు శాంతిని ఇచ్చే మాటలు ఏమైనా చెప్పు , ఎముకా . ” 
“ నువ్వంటే నాకు ఎంతో ఇష్టం ,” ఎముక చెప్పింది . 
“ నువ్వన్నా నాకు ఎంతో ఇష్టం !" ప్రియ బదులు ఇచ్చింది . అప్పుడు ఆమెకు తలుపు 
తెరుస్తున్న చప్పుడు వినిపించింది . ఇక ఆమెగొంతులోంచి మాట పెగల్లేదు . తలుపు వైపుకి 
చూసే ధైర్యం కూడా ఆమెకు లేకపోయింది . 


“ ధైర్యంగా ఉండు ,” ఎముక గుసగుసలాడింది . 

కానీ ప్రియ భయంతో గజగజ 
వణికిపోతోంది . 

తోడేలు ఆమెను పట్టుకుని వంటింట్లోకి తీసుకుని వెళ్లింది . అక్కడ మంట కణకణమని 
మండుతోంది . 


- 


“ నిన్ను ఇలా చెయ్యటం నాకుబాధగా ఉంది ,”తోడేలు పెద్దగా నిట్టూర్చింది . “ నువ్వంటే 
నాకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదు .” 


“ థిబ్బం !” ఉన్నట్టుండి ఎముక అరిచింది . అలా ఎందుకు అరిచిందో దానికి కూడా 
తెలియదు . 

“ ఆ శబ్దం ఏమిటి ? ”గాభరా పడుతూ అడిగింది తోడేలు . 
“ ఇబ్బంసిబ్బిల్ ! ” మళ్లీగట్టిగా అరిచింది ఎముక . “జిబరిక్సిబ్బిల్ దిగరే!” అప్పుడు 
అనుకోకుండా ఒక వింతజరిగింది . తోడేలుచాలా చిన్నగా అయిపోయింది ! 


" అలాబం చినూక్ బేబోచిప్ గిబోజిల్ !" ఎముక తన శబ్దాలను ఆపలేదు .దాంతో 
తోడేలు కాస్తా కుందేలంత అయిపోయింది .జరిగినది ఎవరూ - ప్రియా కానీ, తోడేలు 
కానీ, ఎముక 

కానీ 
- నమ్మలేకపోతున్నారు . 
కానీఇదంతా ఎముక శబ్దాల వల్లనే అయ్యింది . 


“ అదూనిస్ ఇస్తూలక్ కీబోక్కిస్ ఇబ్బప్ !” మంత్రాల లాంటి శబ్దాలను ఎముక 
కొనసాగిస్తూనే ఉంది . 
అప్పుడు తోడేలుకాస్తా ఎలకంత అయిపోయింది . 

ఎముక ఆదేశంజారీ చేసింది . అది వింటూనేఎలకంత 
అయిపోయినతోడేలు కలుగులోకి దూరింది . 


" 


“ నీకు మాయలు , మంత్రాలు తెలుసని నాకు చెప్పలేదే !" గట్టిగా ఊపిరి వదులుతూ అడిగింది 
ప్రియ . “ ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు ,” ఎముక చెప్పింది . 
“ మరి , ఆ శబ్దాలు నువ్వు ఎలా నేర్చుకున్నావు ? ” 

“ అదే నాకు కూడా తెలియటం లేదు ,” ఎముక చెప్పింది . “ అవి నా నోట్లోంచి అలా 
ఉడిపడ్డాయంతే . ఆ మంత్రగత్తెతోపాటు ఉండి , ఉండి ఆ మాటలు నా బుర్రలోకి చొచ్చుకుని 
పోయినట్లున్నాయి . ” 

“నువ్వు నిజంగా అద్భుతమైన ఎముకవి , ” ప్రియ మెచ్చుకుంది , " నేను ఈరోజుని జీవితంలో 
ఎన్నటికీ మరిచిపోలేను .” 


0 


నా 


అని 


) ) )) 


ప్రియ ఇంటికి చేరుకునేసరికి చీకటి పడిపోయింది . ఇంటి తలుపులు తెరవగానేఆమె 
తల్లిగట్టిగా కౌగిలించుకుంది . తండ్రి కూడా ఆమెను హత్తుకున్నాడు . 

“ నువ్వు ఎక్కడ ఉన్నావు ?” తెలుసుకోవాలన్న ఆదుర్దా ఇద్దరిలోనూ కనపడుతోంది . “ నీ 
గురించి ఆలోచిస్తూ మేం దిగులుగా ఉన్నాం.” 


. 


అ 


రాల 


ప్రియ ఏం చెబుతుంది ? ఎక్కడ మొదలు పెట్టాలో ఆమెకు అర్థంకాలేదు . తరువాత ఆమె 
ఎముకను చేతిలోకి తీసుకుంది . “ ఈ ఎముక మాట్లాడగలదు !" ప్రియ చెప్పింది . “బాగుంది , 
మాట్లాడే ఎముకా ? ప్రియా , మళ్లీకట్టుకథలు చెబుతున్నావా ,” ప్రియ ఊహించినట్లుగానే 
వాళ్ల 
అమ్మ అంది . నాన్న కూడా అలాంటిదే ఏదో అన్నాడు . “ మీ అమ్మాయిచాలా తెలివైనది !" ప్రియ 
ఊహించినట్లుగానేఎముక మాట్లాడి వాళ్లని ఆశ్చర్యచకితుల్ని చేసింది . 

వాళ్లు ఆస్థితిలోంచి తేరుకోక ముందే ఆరోజు 
జరిగిన వింత , వింత సంఘటనలన్నింటినీ 
ప్రియ వాళ్లకి వివరించింది . ఎముక తననికాపాడిన విధానం గురించి కూడా చెప్పింది . ప్రియ 
వాళ్ల అమ్మా, నాన్నలకు ఇవన్నీ నమ్మశక్యంగా అనిపించ లేదు . మెల్లగా వాటన్నింటిని జీర్ణం 
చేసుకున్నారు . 


కాలక్రమంలో ఆ ఎముక ఆ కుటుంబంలో ఒక భాగం అయ్యింది . పెద్ద బల్ల మీద వెండి 
పళ్లెంలో దానికిగౌరవప్రదమైన స్థానాన్ని కల్పించారు . నిద్రపోయేటప్పుడు ప్రియ ఆ ఎముకను 
తనతో తీసుకుని వెళ్లేది . కమ్మని పాటలు పాడుతూ , కథలు చెబుతూ ప్రియని ఎముక నిద్ర 
పుచ్చేది . 

ఇంటిలో ఎవరైనా ఒంటరిగా ఉంటే వాళ్లతో మాట్లాడటానికి ఎముక ఎప్పుడూ సిద్ధంగా 
ఉండేది .కావాలనుకున్నప్పుడల్లాఅది చక్కని సంగీతం వినిపించేది . ఒక్కొక్కసారిదానికి 
మనసు లేకపోయినా సంగీతం వినిపించాల్సి వచ్చేది ! 


Revealed 


కెల్ డికోట్ బహుమతి పొందిన పుస్తకం 


